Registered No. M. 4345. 


వాల్యుం 11] మద్రాసు. 1942-న సం! ఏప్రిల్‌ నెల 11-న శేది శుక్రవారం [నె 16 రు, 
మదరాసు తయార్‌ 


వ నా 


WN వవ నన వనన వవ ననన ను 


మమ స ప rr పూ సా 


మదరాసు నగరం యీ వారము కవచము ధరిం 
చుచున్నది. రోడ్లనింా ఆయుధ మోటాపలతో 
సైనికులు. తిరుగుచున్నారు, రంగుపూతలు వేయ 
బడిన మోటారుబండ్లు అనేక సైజులవి అనేక రకా 
లవి ప్రతి మారుమూల తికుగుచు, వరుసగా వీధుల 
వెంబడి పోన్రయ బ్రిటిషు సైనిక శతి ప్రదర్శనము 
లుగ నున్నవి, పొడుగాటి సన్నని ఫిరంగి మూతులు 
అనుకోనిచోట్లనుండి ఫొడుచుకవచ్చి అగుపడుచు 
న్నవి, వ్రీటివు సైనికుల "తెల్లని నవ్వుముఖాలు 
ప్రతిచోట కనబడుచు, చొక్కాలు విప్పి ఎండలో 
పనిచేయుచు, వింతగ జూచు ప్రక్క-వారితో హాస్యా 
లాడుచున్న వి, 

జపాను శ త్రుచర్యలు యిదినరకు కన్న మనకు 
చేరువై ప్రమాదం దగ్గరపడిందని ప్రకటించుట 
అవసరముగా శనివారంనాడు ప్రభుత్వమువారికి 
తోచింది. అందుచేత యీ ఊపలో ఉండవలసిన 
పని లేనివారందరును, అగత్వముగా ఉండవలనీనవారి 
రక్షణ పూచీగలవారి పనికి అక్జులేపండా, తొలిగి 
పోవాలని ప్రభుత్వమువారు. తెలివిరి, ఇందుకు 
కొందరు కినియుట మామూలే, ప్రజలను పంపి 
వేయుట యిదివర శెన్నడో చేయవలసిందని కొంద 
రన్నారు ఇతరులు, ప్రభుత్వకార్యాలయాలు బ్యాం 
కులు కదిపివేయడానికి యింకా వ్య నధియుందని, 
యిపుడే పంవివేయుటచే ప్రజల థైర్యం వెడుతుం 
దని అన్నారు. 

పదిరోజుల క్రిందట దాడి హెచ్చరిక “చేయబడి 
నపుడు ఏమిజరుగకపోవట చాల ఆశౌభంగము 


కలిగించింది, తరువాత డిల్లీలో రాయచొరాలు 
విఫలమైనట్లు విచారకరముగువార్త వచ్చెను, ఇపుడు 
మరల యుద్దచర్య సూచనలు గరళంపడ్డట్టు పడు 
తున్నాయి, *వెధన రాజకీయాలు” అని మద 
రాసులో మనం విసుక్కు_౦6టాము. “మన కికడ 
పనివుంది చేసుకోగలమో లేదో తెలియదు” అను 
కుంటాము, జపాను చెప్పే “సమాన అభివృద్ధి 
-ప్రాంతీయవాదము” గూర్చి సింహళం ఏమనుకుం 
టున్నదో కొలంబోనై దాడిచేసినపుడు శత్రు వుకి 
తెలిసివచ్చింది, మనకూ అట్టి అభ్మిప్తాయమే గల 
దని మీతో పనిలేదని కొలంబో చెప్పినక్లే మద 
రాసుకూడ 'చెపుదాము, 

జపానీయులు కొట్టకపోతే మంచిదే; కాని వారు 
రావడమేన్రంకే భారతీయుడు, ఆంగ్లేయుడు, ఆఫీసరు; 
గుమాస్తా యజమాని, కార్షికుడు, సైనికుడు, సహాయ 
కుడు అందరు కలసి మన సహాయానికై అపుడే 
యిక్కడకు వచ్చియున్న క్రి విధ సైనికదళముల నిపుణు 
లగు యోధులకు వీరులకు తగిన సహాయం చేయుదు 
రనుటకు ఎట్టి సంబేహంలేదు. 

రాజకీయాభివృద్ధికి ప్రజాధర్థనిరతికి మతసహన 
మునకు చరిత్రలో మదరాసు వన్న కెక్కీ-యున్న ది, 
ఇపుడు యింకా (క్రొత్త పరీక్షసనముయం వచ్చింది, 
కనుక సురతీతులైన రెడ్‌ శ్రానువారి స్వార్థ శాహీ 
త్యము, ఎ. అర్‌, వీ, వారి అగ్ని దళములనవారి 
సమర్థత పట్టుదల, ప్రజల -దేశళకి గనర్నరుగారి 
శ్రద్ధగ ల నాయకత్వము యివన్ని గూడ యీ రాష్ట్రపు 
ప్రతిభను మెక్కూన చేయగలను, 


| 


లా 


ము 


యుద సంచిక 
థి 


యుద్దవిమర్శ-విశేషాలు 
థి 


సింహళమువై సాగించిన మొదటిచాడియందు 
జపాను పూర్తిగ ఓడిపోయెను, 
ఈస్టరు సెలవులలో ఆదివారం 
నాడు యీ దశ్నీణ దీనియందు దిగుటకు మొదటి 
యెత్తున జపాను విమానాలు డాడిచేయగా చాల 
నిరుత్సాహాక రమగు సన్మానం జరిగెను, ఒక యుద్ధ 
నెకసై నివాసమున్న 15 యుద్ధ విమానొలు 
కొలంబోమై దాడినచ్చినవని అడ్షిరలు సర్‌ జఫ్టీలే 
టనుగారు (సింహళము సేనాధిపతి) తెలిపిరి, శత్రు, 
వుల విమానవాహాకనౌక ఆ (ప్రాంతములో ఒకఠాశు 
ఉన్నయడల అది కాగా అనో లేక అకాగి అనో 
పేరుగల దై యుండాలి. వీటిలో ఒకటి 60 యింకొకటి 
50 విమానాలనుమాత్ర మే మోయగలదు. కావున, 
75 సరిగాకొలంబోకి వచ్చియుంచే, ఆ నౌకపై 
మొయ్య లేనంత బరువ్రంచేరన్న మాట జపాను విమా 
నాలు యుద్ద నౌక పెనుండీ వచ్చియున్నాయని ఖచిత 
ముగాచెప్పుతున్నారు కనుక, అవి జపాను క్రొ త్తగ 
ఆ క్రమించుకొొనిన అండమాను దీవ్రలనుండి వచ్చి 
యుంటాయని అనుకోవలసిన పని లేదు. అండమాన్సు 
కొలంబోకు 940 మైళ్ల దూరంలో వున్నాయి, 

ఇంతవరకు జపాను విమానాలు తము నివాసము 
నుండి 400 మైళ్లకు మించిన దూరముపోయి బాడి 
చేయలేదు కొలంబో దాడిచేసిన విమానాలను 
మోసిన యుద్ద నౌక కనీసం 2500 మైళ్లు చుట్టు 
తిరిగి వచ్చియుండును, విమానవాహకనౌకలు ఒకే 
చోట ఎకూవకాలం ఉండలేను, ఉంజే మిత్ర, 
మండలి విమానాలు కనుగొని ముంచేస్తాయి, లేదా 
యుద్ధ నాకలువచ్చి చెబడతాయి,. కనుక అవి 
బంగాళాఖాతంలో తిరుగుచు ఇండియాతీరపు నగ 
రాలపై దాడి జరుపుటకు ప్రయత్నించి మరీ స్వస్థాన 
మునకు పోగలవు, 

కొలంబో చాల అద్భుతముగా దాడి సెదిరిం 
చింది, కొలంబో చాల ప్రధానమయిన నగరం, 
ఇండియా, ఆ ఫ్రి క్యా, అ స్ట్రేలియాలను కలుపు సముద్ర 
మార్లములు కొలంబోమోదుగ పోతాయి. సాధా 
రణ సమయములందు యీ శేఖ్రలోకి బ్రిటివు 
ఇండియా "రేవ్రలన్నింటిలోకి వచ్చు న్టీమరులకన్న 
ఎక్కు-వ న్లీమరులునచ్చును. సింహాళం పడమటి 
తీరాన కొంచం దథీణంగా కొలంబో శేవు~లదు, 
తూర్పున ట్రింకోమలీ శేవునందు బ్రిటిషువారి నాకా 
దళం డిపోయు చమురు గిడ్డంగులు గలవు, డానిగై 
గూడ శత్రువులు దాడిచేసిరి, హిందూ మహా 
సముద్రమునందు భద్రముగ రక్నీంపబడుచున్న 


నించాళ పై దాడి 


నౌకాశ్రయములలో యిదియొక ప్రధానమయినది. 
తూర్పుదీవుల నౌకాదళమున కిది కేంద్రస్తానము, 
Vp 


సింహళముపై ప్రథమదాడిలోనే జపానీయులు 
ఓడిపోవుటబట్టి యీ దీవి బాగుగ రథత్నీంపబడు 
చున్నదని చెప్పవచ్చును. ఆయుధాల రత్సణయీ 
గాకు ప్రజల శ్రద్ధాభక్తలతోగూడ ఎక్కవ రవ్నీంప 
బడుచున్నది. సివిలు ప్రజలు వారి బాధ్యతలను 
చారు బాగుగ గుర్పించిరి. అదివరకు సింహళం 
మైన్సు. పత్రిక సహాయ సంపాదకుడుగనుండిన 
జ. టూడరు జేమ్సుగారు, యీ విషయంగాూర్చి 
యిటీవల యిట్లు చెలిపిరి 


“సింహాళమును వదలుకోరాదు. ఎందుకంశు 
ఇండియా రక్షణ విభానమునందు అది చాల 
ప్రథానమైనచే కాక, ముందు సమయం వచినపుడు 
మనం తూర్పువైపు దాడిపోవ్రటకుగూడ యీ దీవి 
పృథానంగా నుండగలదు జపానువారు దీనిపై 
దాడి చేయగలరని తెలిసియే కొన్ని వారాల 
క్రిందట. వైను ఆడ్షిరలు సర్‌ జస్రీలేటనుగారు 
సింహళములో ప్రజలకు సైన్యానికి నాకాదళానికి 
విమానదళానికి సర్వనసేనాధిపతిగా నియమింపబడిరి, 
ఈ తీరాన నౌకాయుద్దం జరుగుతుందని ఊహిం 
చియే నాకాదళోద్యోగిని సర్వసేనాధికారిగ నియ 
మించిరి, నేనచట వాలంటీరు డిఫెన్సు ఫోర్సునందు 
5 సంవత్సరాల క్రిందట పనిచేసితిని అపుడే 
మేము యి రీతిగ జరుగునని ఊహించియుంటిమి. 
జపాను సేనలు వచ్చి దిగుచున్న క్లే ఎంచి అను 
భవంగడించుటకు రతణకార్యములు చేయుచుం 
టిమి. నూ ఐచ్చికరక్షణ దళంలో యూరోపి 
యను జట్టుతో బాటు యితర జాతుల జట్లుగూడ 
యుండెను. అందరు టెన్యానికి శావలసిన సహో 
యం అంతా చేయుచుండిరి,” 


సింహాళంపె జరిగిన వివమూనదాడివంటివి గాలి 
వాటుగా వచ్చి పోవలసిన వే 
గాని స్టిరమయినని గావు, 
చేలనుండి వచ్చే వివూనాలయి 
తేనే స్థిరంగా నిలకోడగా దాడిజేయగలను. జపాను 
విమానాలు మొతం 39 టన్నుల "బాంబులు వేసి 
నవి కేవలం మిలిటరీ వస్తువులపై సైనిక శివి 
రాలమిద మాత్రమే వేయలేదు. మొదటి 
విమానదాడిలో చనిపోయినవారిలో సగానికిపైగా 
అస్పత్రులలోనున్న రోగులే. ఈ చదాడియందు 
జపానువారి విమానాలు శ వంతో శ వంతులో 


ఆస్పత్రిలో 
రోగులు చచ్చుట 


1942] 


యుద్ద సంచిక 


నాళశనమయినవి, దానినిబట్టి సింహళం రతకుల 
ప్రతిభ తెలియగలదు, 

రక్షణవిధానం చాల కట్టుదిట్టములు కలిగి 
యున్నచో శతృదాడులకు ఏమాత్రం భయపడ 
నవసరం లేదని సింహళం ప్రథమదాడి మనకందరకు 
నేర్పే గుణపారం. సింహళ సర్వసేనాధికారి సర్‌ 
చేటనుగారు దానిగూర్చి యిట్లు తెలిపిరి _ 

“మవేమింత తేలిక” తప్పించుకొనుట శేవలం 
అదృష్టంవల్లనే కాదు. ఈ ప్రమాదాన్ని ఎదు 
రొ-నుటకు బాగుగ తయారయి యుండుటయీ 
కారణము, ఈ శ్రద్ధ మేము తగ్గించనంత కాలం, 
స్థిరచిత్తంతో జయించాలను పట్టుదలతో భీతిచెందక 
కృవీ.చేయునంత కాలం, ముందుస్థితినిగూర్చి మాశెట్టి 
భయంలేదు.) 

మదరాసు నగరంలో ప్రజలును, యీ రాష్ట్రం 
లోనుండు సముద్రతీర నగరాలవారున్ము సింహ 
ళంచై. ప్రథమదాడివలన గుణపారం నేర్చుకొని, 
ఎటువంటి ప్రమాదానై్నైన ధైర్యంగా నెదుర్కొను 
టకు సిదంగానుండాలి. 

ఈ మహాసం గ్రామమునందు వీరప్రథాన్యమగు 

యుద్ధం ఒకటి గతవారం 

ముగిసింది, బటాను యుద్గం 
ఫిల్నిప్పైను దీవులలో ఒక ద్వీప 


బటాను యుద్ధం 


పూర్తియెనది. _ ఫిలివై 
కల్పం, బటాను. దీని రత్నీంచుచున్న వారి సంఖ్యను 
మించిన జపాను సైన్యం (185,000) దీన్ని ముట్టడి 
చేసెను, చిట్టచివరకు జపాను నాకతే గెలిచినవి. 
బటాన్ను రశ్నీంచుచున్న అమెరికను సేనాని వైను 
రైటుగారు అధ్యత్షుడు రూజు వెల్టుగారికి పంపిన 
సందేశంలో యిట్లు చెలిపిరి, ఉన్న కొద్దిమంది 
సైనికులతో ఎంతవరకు కాపాడాలో అంతవరకు 
కాపాడినపిమ్మట, అలసి ఆకలితోనున్న సైనికుల 
సంఖ్యను మించిన శృత్రుసైన్యం విమానదళం ఫిరంగి 
దళం వచ్చిపడుటచే, విడువవలసి వచ్చినదనిరి. చిన్న 
అమెరికను నేనన జసానుసైన్యాలు మూడుదండులు 
వచ్చిపడినవి. ఒకరికి ఎనమండుగురు చొప్పున అధిక 
ముగా యున్న శత్రువులను ఎదురొగాని యంత 
కాలము నిలచిన వీరులను అమెరికా పత్రికలు పొగడి 
నవి. కాని యీ చిన్న సైనికదోళం గెలువలేకున్నా 
యింతకాలం నిలువరించుకొని యుద్దం కొనసాగిం 
చుట పైనికంగా గొప్పలాభం చేకూ'ర్చెను, ఇతర 
పసిఫికురంగములందు, ముఖ్యంగా ఆస్రేలియాయందు 
అమెరికా సైన్యాలను దిట్టం చేసుకొనుటకు అవకాశ 
మిచ్చెను. బటాను యుద్ధం ప్రాముఖ్యత గూర్చి 


ప 9 | 
అట్ల ంట 'కాంస్టిటూపను అను పత్రిక యిట్లు 


నఖ 


“బటానుసైనికులలో ప్రతివానిపేరు అమెరికా 
వీరుల జాబితాలో చేర్చదగినబే. అమెరికా మైన్యం 
చేరొకచోట వ ద్ధి చెందుటకు వారు అవకాళవిచ్చిరి. 
అస్ట్రేలియా చేశం వారి శేకృత జ్ఞత తెలుపవలసీ 
యుండును, మిత్రమండలి చేశాలు యిటీవల 
పొందిన కొన్ని ఓటములలో బటాను ఎన్న దగి 
నది, అమెరికాసేనలు మరునరాని వీరగాధ బటాను 
యుధం! 


జపానుసేనకు యిటీవలి యుద్ధంలో చాల నష్టం 
కలిగింది 55 నైటరు విమానాలు కూల్చబడినవి. 
46 సేనల గొంపోవు నౌకలు 16 యుద్ధనౌకలు 
ముంచుటో చెడుటో జరిగను, నాలుగువైపులా 
ఐదునెలలు తీ వ్రయుద్ధం జరిగను. దానిలో జపాను 
గౌరవం చెడింది కాలం శ్రమ వృధా అయినవి, 
జపాను సేనానాయకుడు హోామగారు అత్మహత్య 
చేసుకోడంబ్ట్రే, జపానీయులు యి యుద్ధపరిస్థితుల 
నెట్లు గుర్పించుచున్నారో తెలియగలదు, అతని 
స్థానేవచ్చిన సేనాని యొమవీట్సుగారు, జపానుకు 
యితరచోట్ల చాల పనియున్న పుడు ప్రోమునుండి 
మనిల్లావరకు 4000 మైళ్ల పొడుగున యుద్ద 


_ యత్నాలు చేయుచున్నపుడు బాధ్యతవహించిరి, 


అమెరికానేనను ఓడించ లేకపోయి ఆత్తహాత్య 
గావించుకొన్న హోామ్షగారి స్థానేవచ్చిన యమ 
వీటిగారు 16 దినములలో ఆ పని ముగించవలపి 
వచ్చినందున బటానుపై 'అకళా-బేనంత సైన్యాన్ని 


, పంపి తీవ్రతరమగు దాడి జరివిరి, 


బటాను ద్వీపకల్పం శత్సవశం కాగానే అంతా 
పోయిందనుకోరాదు. ఫిలిప్పిను బేశీయులు [యుద్ధం 
కొనసాగింతురు. వారిలో యుద్ధవాంఛ మిక్కుటంగా 
నుంది. లుజూను లోయలందును, కారిగిడారు 
కోట నుండి వారు శతృనిరోధం చేయుచు నే 
యుందురు, జపాను ఆక్రమించిన ప్రాంతం నుండి 
అనేక మంచి ఫిలిప్పినుచేశీయులు జపాను పాలన 
యిష్టము లేక బటానులోనికి పారివచ్చినందున, 
ముట్టడియందున్న బటానులో తినుబడి వస్తువులు 
ఇవాలకపోయెను. అమెరికను సైనికులకు జనవరి 
నుండి ఆహార పదార్థములు చేరలేదు. అందుచే 
వారికి చావకుండా ఏదో కొంచెం తిండి పజేస్తు 
వున్నందున తిరుగు దాడిచేయజాలక పోయిరి. 
శాని తిండిలేకున్నా బటానురక£ణ మానకుండుటచే 
మిత్ర మండలికి అత్యవసరమగు వ్యవధి లభించెను, 

“బాన సిద్ధంగా నున్నవారే జీవింప నర్జులు” 
అని 'మెకార్థరు సేనాని ఆదర్శవాక్యాని కనుగు 
ణ్యంగ బటాను 'సెనికులు ప్రవర్తించిరి, 


యుద్ధ సంచిక [ఏ 


ఇండియాలో నౌకానిర్తాణం 


3 
300 న్రమరులు తయారగు చున్న వి 
ద 
యు ద్ధంవలన అభివృద్ధి 


ఇండియాలోనున్న నాశకానిర్హాణపు శేనులన్నింటి 
యందు యిపుడు యుద్దానికి కావలసిన వివిధరక 
ముల నౌకలు నిర్గింపబడుచున్న వి, టా లరులు, 
కార్వెటీలు, లాంచీలు, మందుగనుల తుడిచే 
మోటారు నావలు, మోటారు లాంచీలు, ైఫ్‌ 
బోట్సు, స్టీమరుల వెనుక కట్టబడి మందుగుండ్లను 
యేల్చే సీడ్చు, మున్నగు రకాలన్ని 800 మైగా 
నిర్గింపబడుచున్న వి. 

ఇవిగాక, వర్తక నౌకలు, మరమ్మతుల కుపయో 
గించే ఫ్థోటింగు డాకులు నిర్ణంపబడుచున్న వి, ఈ 
రెండు పరి శ్రమలు అపుడే బాల అభివృద్ధి చెందినవి. 


ఈ చేశంలోనున్న వివిధ నౌకానిర్థాణ శాల 
లందు 80,000 పైగా పనివారు నియమింపబడిరి, 


శొత్త నౌకలను నిర్గించుకేగాక అనేక రకాల 
మరమ్మత్రులుగూడ జరుగుచున్నవి. సుమారు 
4000 ఇద్ద నౌకలు యుద్ధం _ప్రాగంభమయినప్పటి 
నుండి ఇంతనరకు ఇండియా శేవులలో మరమ్మత్తు 
చేయబడినవి. * 

స్రీమరు బ్రంజనుసామ గి, పొ ప్రొసెలింగుయం తాలు 
ఫ్థంనియా ఇంజనీరింగు ఫాక్టరీలలో తయారగుచున్న వి, 
త్వరలో ఇంజనులుకూశిడ తయారుకాగలవు, నౌక 
లలో అమర్చే పరికరాలు యుద్దానికి పూర్వం 
ఇతర చేశాలనోండి వచ్చేవి యిపుడు ఇచటనే తయారు 
చేయబడుచున్న వి. లంగరులు, విండుగ్గాసులు, 


మందుగనులను తెగగొజ్టై పరికరాలు, గాలికిటికీలు, 
రంగుల అద్దాలు, ఎలక్రికు సామానులు అనేకం ఇచట 
తయారగుచున ని. 

కాని బాయిలస్లు, విద్యుచ్చ ఉశ్చత్తియం 
,శ్రాలు, సబుమెరైన లను కనిపెక్టే యంత్రం, నిద్ద 
ఉక్కు, రాగి ఇత్తడి గొట్టాలు, ఆకర్షణ లేని రేకు, కవ 
చపురేకు యింకా విచేశములనుండే రావలసి 
యున్నది, 

ఇండీయా నెకాపరిశ్రమ యింకను తేసవావస్థ 
యందే యున్నది, తునక పూర్వంకన్న చాగో 
అభివృద్ధిచెండినది, “అపుడు ఇండియాలో చిన్న 
కొర్త ఓడలు ఉక్కు పడవలు తయారుచేయుట, వర్తక 
నౌకల మరమ్మత్తు తప్ప యింశేపని యుండేదికొదు, 
యుదానికి పూర్వం నదులలో పోయేనావలే ఇండి 
యాలో తయారయ్మేవి, వాటికిని సముద్రాల 
పోయే సెద్దనావలకు మరమ్మత్తుమాత్రం నౌకా 
నిర్తాణశాలలందు జరిగేది, 

యుద్ధం వచ్చుటవలన, నౌకలు చాలనందున 
ఇండియా ేవులలో ఎంత ఎక్కువ నౌకలు నిర్ణింప 
వచ్చునో అంత ఎక్కువ నిర్గింపబడుచున్న వి. ఈ 
పరి శ్రమకు ప్రాముఖ్యత వచ్చెను. తూర్పు యుద్ధ 
రంగాలన్నింటికి ముఖ్య సై స్టై శేంద్రంగా కత 
పరిగణింప బడుచున్న ందున, యుద్ధసహాయ "కార్య 
ములందు యా పరిశ్రమకు ప్రాముఖ్యత మరింత 
అధికమైయింది, 


అమెరికా-జపాను నౌకాదళముల తారతమ్యము 


సంఖ్యలోను, ఆయుధబలములోను అమెరికాజీ ఎక్కున 


జపానుయొక్క నౌకాబలముగూర్చియు కొక్తగ కట్టు 
చున్న యుద్ధ నాకలనుగూర్చియు సమాచారము అతి రహస్య 
ముగ నుంచబడుచున్నది. అమెరికా నౌకాదళ శక్తీ నెదిరించు 
టకు యిజే మంచిసననయము ఆఖరు అవకాళమని ఎంచి 
జపాను యిపుడు అమెరికాతో డీ కొన్నది. అమెరికా నౌకా 
బలముతో జపొను సరితూగుట కెంతోకాలము పట్టును. 

ఆయా చజేళాల నెకాబలము తెలునుకోవాలం టు వాటి యుద్ధ 
నౌకలు ఎన్ని యున్నవో, వాటిపై ఎన్ని ఫీరంగులున్నవో 
తెలుసుకోవాలి _ నౌకల సంఖ్యలను ఫీరంగుల సంఖ్య మైజు 
లోను జపానుకన్న అమెరికాచే పెచేయిగా నుంది. జపాను 
తలపెట్టిన కొత్త యుద్ధ నౌకలు రెండు నిపిము టకనూట్సు 
అనునవి వి అపుజే ఫూర్తిమె “పనిలోనున్న వనుకొందాం. అమెరికా 


కొ/_శ్ర యుద్ధ నౌకలగు నార్తుకరోలిన వాపింగుటనులకు యివి 
Saas అప్సటికీ జపానుతో యాద్ధము (ప్రారంభ 
సరికి అమెరికాకు“ 17, జపానుకి 12 యు కాకు 
వు అమెరికా యుద్ద నొకలలో ఫీరంగులు మొగము 
16 అంగుళొలవి 42 14 అం, 124, జపాను ఫీరంగులు 16 అం. 
82, 14 అం --80 
సంఖ్యలో తక్కువైనా తమ నొకలు అతీవడిగా ఫోగలవని 
అవోగొప్పగ జపాను '"వెప్పుకొనుచుండును జపాను సరి 
క్రొత్త నౌకలు గంటకు 80 నాట్సు, తక్కినవి 28 నాట్సు 
పోగలవు, అన్నిటికన్న తక్కువ వడిగా పోయేది 22క్లే నాట్సు 
పోతుంది. అమెరికా యుద్ధనాకలలో అఆతివడిగా పోయే 
నార్తుకరోలినా వాపీంగుటనులు శెండును గంటకు 28 నాట్లు, 


1942] 


రష్యాలో బక క్రొత్తరకము జర్తను వైటరు ప్లేను (యుద్దనిమానము) 


కరాల్బలడ నది 


రవ్యను సోవియెటు యుష్ట భటులు వారి ఆంటి యేర్థాఫ్‌ట్‌ తుపాకులవలన  పడగొట్టగా 


గలిన జరసీవారి 
కం, జాబ 


తొ త్తరకపు  యెసర్‌స్టిట్‌? 109 ౯ సైటరు విమానమును. పరీఖీంచుచున్నారు, 


చైమానికుడు పఓీబర్‌ లెఫ్‌టినెంటు రీన్‌ హారొడ్‌ హీన్‌ అనుశతకు స్కా డను లీడరు (విమాన దళాధిపతి)గా 


నుండి యుద్ధారంభమునుండి ఫ్రాన్సు, బ్రీటనులమోదికి దాడి తీయుచుండెను, _ ఇప్పు డతడు సోవియట్‌ 


వారి చేతులతో వాదీగానున్నా డు, 


తక్కినవి 2] నాటు మూడుదూ త్రం 203 నాటు 
పోగలమవు. 

జపాను నౌకలన్నితు 1984 సం॥లో మరమ్మతు చేసీ అధు 
నిక యంతృసామక్సితో నమర్చబడిననని జపాను వస్పుకొను 
చున్నది. ఆమెరికా శోకలలో 10 మ్మాల్త, మే ఆధునిక యంత్ర 
సామ్మగ్మితో నమర్చబడినవి గనుక తము నౌకాబలమే ఎక్కువని 
జపహానువారి వాదము, అమేకికావారి యుద్రనాకలు వదు 
1020వ చం॥[లోన్ను రెండు 108]2న సంలోను తక్సి_నవి 
1933.34 వ సం(లోను క క్త సామ గృితో అమర్చబడినవి, 
ఇంకా వను 1041-స 'సం॥లో అమర్చ బడనలసీయుం డెను కాని 
వాటీని యీ పనికై రేవులునేర్చి విశ్రాంతి యొసంగుటకు వీలు 
లేక పోయునది. 

9,000 టన్నుల బరువుకు పైబడిన బరువైన మ్రూయిజరు 
తరగతి యుదనౌకలు అమెరికాకు 27 గలవు. జపానుకు అట్టివి 
కీ మాత్రమే గలవు... కేలిక క్రూయిజర్లు జపానుకి 27, అమెకి 
కాకు 14 గలవు, 

బరువైన త్యూయిజర్లలో స్థిత్వా సం తొలగించుకోడానికని 
జపాను నాల్లు “పాకటు. బాటిలుపిప్టులు” కట్ట దలచెను. 
అందొకటి కట్టుటు ప్ర్రారీయేనది. మీగ్నీలిన మూడు 194! లో 
పూర్తి కాఐలసీ యుండెను. ఇవి 12 నుండి 14 చేల టన్నుల బరువు 
గలవియు ఆరు 12 అం. సండ్రైండు వ్‌ ఆం, ఫీరంగులు గలని, 

విమానాలను మెొనుకపోయే యుద్ధనౌకలు జపొనుకి 18 
వాడుకలో నున్న వనియయూ మరి శెండు శ తయారయిన 
ననియు యిటీవల వార్గలుం తేల్పాచున్నువి. ఇటువంటివి ఆ'సురి 
కాకు యిన్ని లేవు. వీడు వాడుకలో నున్నవి 12 కట్టబడు 
చున్నవి. అమెరికా విమాన వాపాపనొకలు జఫానువాటికన్న 


పెద్దవి. వాట్‌ బరువు 11500 టన్ను లనుండి 88000 టన్నుల 
వరకు ముండును, జపానువి రండుమా త్రం 26,900 టన్నులు 
మిగిలిన 1] లో కనీసం ఐదు నౌకలు 10,600 టన్నులకు కక్కు 
బరువైన వే. 

నీటదెనే విమా నాలను మాసే యుద్గనౌక ల నే జపాను ఎక్కువ 
కట్టింది. కనీసం మూడు అటువంటీవిగలభు. ఆరు సామాను 
నౌకలను. నీటి విమాన వాహక్షనాకలుగ మార్చుటకు జపాను 
నౌ కొదళి "ధికారులు ఉత్తరువు చేసిరి, 

ఈ డిగవ పట్టీనిబట్టీ జపాను. అమెరికాల యాద్ధనా కాద 
ముల తకొరతవ్యా యు "తెలియగల దుః 


జపాను 

యుద్గనాక మేరు... వ్రూర్తియైన సం! టన్నులు. ము 

ఇ = గంటకు నాటు 
నిషిసు 1941 5క్క,000 నుండి 50 
టకమాట్ళు సై 40,000 EN 
ముట్టు 1921 37,720 24 
నగాటో 1920 3 29 
హరునా 10185 29 380 96 
కరిష్టియా శ్‌ , 5 
కాంగో 1919 క 3 
కం యేయి 1914 లే! స్‌ 
హౌ యుగ 1918 29,990 Wn) 
ఈజ్‌ 1917 is ఖా 
ఫ్లూటో 115 99 330 994 
యమమపీరో 1917 


20 23 


రిక క గ 
6 యడ్ల సంచిక [ఏప్రిల్‌ 
అమెరికా సంయుక్త రాష్ట్రములు 
గమన వేగము గమన వేగము 
చే a wa గ కశ చ 
య ద్ధనాక ఫేరు ఫూర్తియైన సం॥ టన్నులు గంటకు నాట యుద్ధనా పేరు పూర్తీయెన సం! టన్ను గంటకు నాటు 
నార్తకరో లిన 1941 8000 28 వెన్టు వెర్టన యా 1928 31800 21 
వాషింగుటను 9 » ఏ1 చేరీలాండు 1921 81,5600 » 
ఇడాహూ 1919 88400 213 నివాణా 1916 20,000 203 
న్యూ మెగ్టికో 1918 0) 1 జఒక్టహోూమా క్ర + ” 
"సెన్ఫిల్వీ నియా 1916 33,100 21 న్యూయార్కు 1914 2,౮00 21 
మిస్సిసిప్పీ 1917 88,000 » బెక్సాసు » శ్రి » 
అరిజోనా 1016 82,600 » అక్కన్సాను 1912 26,100 203 
క్రాలాశేడో 1928 82,500 జ పసీఫీకు సముద్రంలో యుద్ధం 'ప్రైరంభమయినపుడు యీ 
పెన్నేసి 1020 82,800 » సంఖ్యలు కేయారు వేయబడినని 


జపానీయులు, చైనీయులు 


భేదం తెలుసుకొనే విధం 


జపొనువారు చీనావారు యించుమించు ఒశే 
లాగుంటారు. నారిని ఇాలకాలంనుండి చూస్తు 
న్నా (క్రొ త్తవారు కనబడితే గభీమని వారు జపాను 
"జేశీయులో చీనాచేశీయులో తెలుసుకోవడం కష్టం, 
జపానీయులు మనకు శత్రువులు చీనావారు మన 
మిత్రులు, కనుక జపానీయులు కొన్ని చోట్ల చీనా 
వారిగ మెలగి తవ్పించుకోవచ్చును. అందుకై 
వారిమధ్య గల వ్యత్యాసం, వేరువేరు లక్షణాలు 
తెలుసుకొనుట మంచిది, 

LL పై చూపుకి: -- సామాన్యంగా జపాను 
వారు చేతులు సె భాగం పొడవుగానుండి, కాళ్లు 
పొట్టిగనుండి వంకర దొడ్డి కాళ్లుగ నుండును. కారిక 
జనం విశాలమయిన భాతీకలిగి చేతులు కాళ్లు 
విఠకశ-లు బలిసియుందురు, నగరాలలో నుండే 
వారు నీరసంగానుండి కండ్లకు తప్పకఅద్దాలు సెట్టు 
కుంటారు, "పెక్కుమంది జపానువారు ముఖ్యంగా 
సిపోయీలు అదోవిధంగా *“దడదడొమని నడుస్తారు, 

చీనాజాతివారు తీర్చి దిద్దినట్లు అంగసౌష్టవం 
గ ల్లియుందురు, వెన్ను వంగకుండాయుండును, పిర్రల 
వద్ద సన్నంగానుందురు-- స్త్రీలు పురుషులుగూడా, 

9, మాటలు -- జపానీయాలు ఎక్కువమంది 
లకారం పలుకలేరు. ఉదాహరణకు *లాఆహారారు” 


అనుటకు బదులు 'రాెహూారు అంటారు, చీనా 
వారు దీనికి ప్రతిగా, రశారానికి బదులు లకారం 
పలుకుతారు, “వెరీ? అనుటకు బదులు “వెరీ? 
అంటారు, 

జపానుభాషలో అచ్చులు ఇటలీభావలో వలెను 
నుండును ఇత్తిపలకరు, 


చీనాభాష ఇంగ్లీసుభామను పోలియుండును, 
శబం ఉచ్చారణ గమనార్గమ్లులు, 
ది హో 


(8) అలవాట్లు -జపానువారు మర్యాదకు నంగి 
నపుడు నడుముదగ్గరనుండి వంగుతారు, చీనావారు 
తరుచు వంగనేవంగరు, మిత్రులను కలుసుకొ న్న 
పుడు జపానీయులు వంగి, అట్టహాసంతో పలుక 
రంతురు, చీనావారికి యీ విషయంలో ప్రత్యేక 
లక్షణమేదియు లేదు, కాని పూర్యాచారం 
ప్రకారం కరస్పర్శ గావించుకొందురు. జపాను 
నారు నేలను కాళ్లు ముడుచికొని కూర్చొనుటకు అల 
వొటుగలవారు. కుర్చీ లమిదగాని నేలవీటలమిద 
గాని కూర్చోనొల్లరు, చైనీయులు కుర్చీలకు అల 
వాటు పడ్డారు. చీనావాడు పరుపుమోద కూర్చుం 
టాడు.  జపానువాడు నేలకూర్చుండడానికి యిష్ట 
పడతాడు, 


1942] 


యుద్ద సంచిక 7 
యి 


నిజయమార్ల ం-నిమోచ నమార్ష 0 


యుద్ధంలో శత్రువును సాధించడం 'శేనలం 
యోాగసాధనవంటిది -- ఇటువంటి అఖిల ప్రపంచ 
సం గ్రామములో, ప్రపంచములోని అన్ని రాజు ల 
వారూ రణరంగములోకి దిగి పోరాడుచున్న ప్పుడు 
ఇది ప్రపంచవిలయమేగాని మరొకటికాదు, ఈ 
రోజున -ఈ సంగ్రామంవల్ల కష్టనష్టములను అనుభ 
వించనటువంటి రాజ్యం ఒక్క-టికూడా యో 
ప్రపంచంలో లేదు ఇటువంటి మహాప్రపంచ విల 
యంలోనుంచి బ్రతికి బయటపడవలెనంకే భగవం 
తుం సహాయం ఉండి తీరాలి--భగవంతుని సహో 
యం వవిధంగా ఏ సమయంలో ప్రా_పించగలదో 
మానవ మాధత్రుడు చెప్ప లేడు, ప్రాణాలమోద 
ఆశ వదలుకొన్న సమయంలో ప్రాణదానం చేస్తాడు 
భగవంతుడు. భగ వత్సంకల్పం ఎటువంటిదో ఎవరికీ 
ముందుగా తెలియదు నీలుచేసిన కవరులోని 
సంగతులైనా సే, లకోటా ప్రశ్నలు చెప్పగలవాళ్లు, 
కవరు విప్పకుండా చెప్పగలశే మోగాని, భగవత్సం 
కొల్పమును వివరించి ముందుగా చెప్పగలవా ల్లైవ్యయా 
లేరు. “ఈశ్వర సంకల్ప మెన్యా రెరుంగుదురు? వరీతి 
యెట్లుండునో౫”.-హరిశ్చం ద్ర నాటకంలో కధ ఎట్లా 
య య 
ఉంటుందో చూడండి! సత్యమును విడనాడకుండా, 
ఆడినమాట తప్పకుండా, చేసిన ప్రమాణములను 
శిరసావహిస్తూ, హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని వద 
లుకోవలసి నప్పటికీ అందుకు సిద్ధమై సత్యమార్ల 
మును మాత్రము విడనాడ లేదు, తనకుగల ఒక్క_డే 
కుమారునికూడా, పోగొట్టుకున్నాడు. తన భార్య 
మైన చంద్రమతినికూడా బానిసగా అమ్ముకొని, 
ఆమెనుకూడా తానే చంపవలసిన స్థితికి నచ్చాడు, 
ఆ చక్రవర్తికూడా ఆఖరుకు కాటికాపర్తియైనాడు, 
మహాచక్రవర్థి స్మశాన చక్రవర్తియెనాడు. శని, 
చిట్టచివరకు ధర్గమే జయించింది. సత్య హారిశ్చం 
ద్రుజే సర్వలోక ధర్శప్రతిష్టాపకుడైనాడు, ఈ హరి 
శ్చంద్రకధలో అమోఘమైన అంతరార్థం ఉంది, 
చిట్టచివరకు జయించేది ధర్గపక్షమేగాని, అధర 
పతముకాదు. తాత్కాలికంగా అధర్షమే ప్రబల 
మైనట్లుగా కోన్ని స్తుందిగాని, యీ (ప్రాబల్యం కేవలం 
తాత్మా_లికమేగాని, స్థిరమైన ప్రాబల్యంకాదు. 
మన జార్జిచ క్రవర్తిగారు తమ సామా జ్యంలోని 
ప్రజల కందరకూ అజేవిధంగా ఒక దివ్య మైన 
ఉపబేశం చేస్తూ "రేడియోచ్వారా ప్రసంగంచేశారు, 
“తమాగుణమే ప్రధానముగా కలిగినటువంటి ప్రబల 
మైన శక్తులతో మనమిప్పు జొక ధర్మయుద్ధం చేస్తు 
న్నాము. దుష్ట శిశ్షణార్థమై మనము కత్తిక్‌ట్ట 


పోరాడుచున్నాము ఈ దుష్టగణము యూ మహా 
సమరములో ప్రబలమై పెకి వచ్చినయెడల, ప్రపం 
చంలో ఇక ప్రజూస్వాతంత్ర్యం అనేది నశిస్తుంది. 
తమ, సహనము, దయ, దాఖ్నీణ్యం మొదలైన 
సాత్వికగుణములు పూర్తిగా లోకంలో అంతరించ 
గలవు, (కూ,రరాత నత్వం ప్రబలమై పోతుంది” 
అని జార్టి చ కృవర్ణిగారు చెప్పిన మాటలు యీ"కు 
ఫోటులవంటివి, అవి రామబాణముల వంటివి, 
రాజ్యాధిపతులైననారు భగవంతుని సాశ్నీగా వ్రాసి 
యిచ్చిన ప్రమాణప త్రములను చిత్తుకాగిత ములతో 
సమానంగా తృణీకరించి త్రోసివేసినట్లయితే ప్రభు 
వులు చేసిన వాగ్దానములను ప్రభువులే చెల్లించక 
పోతే అంతకన్నా కొపటనాటకం ఇంకొకటి ఉండదు. 
అంతకన్నా, అథర్థం ఇంకొకటి ఉండదు. హిట్లరు 
ఎన్ని ఒడంబడికలు, ఎన్ని ప్రమాణపషత్రాలు వ్రాసి 
యిచ్చాడు” ఎన్ని పర్యాయములు అటువంటి ఒడం 
బడికల నన్నింటినీ, గాలిపటములవలె ఎగురగొట్టి, 
“నా మాటమోద నిలువబడవలసిన అగత్యం నాకు 
లేదు” అని ధిక్కరించి, అహంకారంతో, హుంకరిం 
వాడో లెక్క_పెట్టలేము, 

రప్యామిాదకు తన సేనలను అకస్మాత్తుగా పం 
వించి మిత్ర ద్రోహం చేశాడు. నమ్మించి మోసం 
చేశాడు, తన జగనీ చేశంలోనే తన నాజీపార్టీకి 
ప్రతిహాలంగా అభి ప్రాయధోరణి కనబరచిన వాళ్ల 
నందరినీ అరెస్టుచేసి నిర్బంధ ప్రవాసాలలో 
ఉంచి, ఘోరమైన హింసలు పెట్టి, హతము చేస్తు 
న్నాడు. సెద్దపెద్ద నాయక ప్రముఖులైన పైని 
కాధికారులను, జర్శను ప్రముఖులను ఒకనాటి 
రాత్రి తనంతటతానే రివాల్వరుతో కాల్చి చంపి 
వేసినాడు తనయొక్క. అధికార ప్రాబల్యం విజృం 
భించుటకు వారు ఆటంకములను కల్పిం చగ లరనే అను 
మానంచేత అర్థరాత్రి వేళ ఆ ఘోరమైన హత్యలు 
యీ హిట్లరు చేశొడు, చేయించాడు. సహానము, 
అనేది అతని రక్తంలో లేదు, హిట్లరు యీ యుద్ధంలో 
నెగ్గినట్లయి తే, జారి చక్రనర్తిగారు చెప్పినట్లుగా సహ 
నముగాన్కి యితరుల అభి ప్రాయ భేదాలనుకూడా 
సహించి గారవించడంగాని, ప్రజలకుగల అభి ప్రాయ 
స్వాతంత్ర్యంగాని, వాక్సాాతంత్ర్యంగాని యో 
ప్రపంచంలో ఇక ఉండవు. గత ఐయిరోపాయుద్దం 


. ముగిసీనప్పుడు వ ర్చేల్పు సంధిప త్రం వ్రాసికొనబ డెను, 


ఆ సంధిపత్రములో జర్థనీ సంతకం చేసంది. అది 
గాక లొకర్నో ఒడంబడికలోకూడా జర్మనీ సంతకం 
చేసింది. కాని, “ఆ ఒడంబడికొలను నేను శిరసావన 


8 యుద్ధ సంచిక 


[వప్రిల్‌ 


హించను” అని హిట్లరుచెప్పి ఆ షరతులను ఉల్లు 
ఘీంచుటకోసమే యుద్ధం చేస్తున్నానని బాహాటంగా 
ప్రకటించాడు, ఈ విధంగా రాజ్యాధిపతిమైన 
వాడు ప్రవర్తిస్తే ఇక యీ ప్రపంచంలో, ఒడం 
బడికలనే వాటికిగాని ప్రమాణ పత్రములనే వానికి 
గాన్కి విలువ ఉంటుందా” చేసిన ప్రమాణములను 
చల్లించవ లెనచే నీతిదర్శం ప్ర ప్రపంచంలో నిలుస్తుందా? 
సర్యేమనేది ఉంటుందా? మోసము, ద్రోహము, 
దుర్యార్లము, జార్జన్యము, _క్తూరత్వము, నినా 
ణము, లోకంలో పరిపాటిగా ప్రబలమై పోగలవ్రు. 
నీతినశించి, అవినీతి విస్తరించగలదు., 

ఇటువంటి డుస్ట్రరాతుసశేకులు నేడు ప్రపం 
చంలో 'చెలశేగివవి, జర్గనీ పక్షమున జపాను 
చేరింది. ఇరుగుపొరుగు రాజ్యాలనన్నింటిని అక్ర 
మంగా మింగివేస్కి తాను ఆధిపత్యం వహించి, 
ఆచేశాల ప్రజలనందరిని వీడించి అష్టక ష్టముల 
పాలుచేసి, తాను అష్టయిశ్వర్యములను అనుభవించ 
వలెనని జపాను సంకల్పించింది జర్షనీతో చేరంది. 
జర్తనీతో యా విధంగా చేరిన రాజ్యాలనన్నింటినీ 
“అకరాజ్యములు” అనే వేరుతో హిట్లరు విలుస్తు 
న్నాడు. ఈ అతురాజ్యాలు చేస్తున్న రావస 
కృ తారలు ఇన్నీ, అన్నీ కాదు  హోంకాంగులోని 
బ్రిటిష్‌. సైనికులందరూ” యుద్ద ఖైదీలుగా జపాను 
వారికి లొంగిపోయినారు. అంతర్జాతీయ నీతి 
నియమ మర్యాదల ప్రకారంగా యుద్ధ ఖైదీలను 
యుద్ధం సాంతమ య్యేనరకు తగిన మర్యాదలతో 
పోవీస్తూ ఉండాలి, యుద్ధానంతరం జపోనువారి 
వశమందున్న యుద్గ ఖైదీలను జపానువారు విడు 
దల చెయ్యాలి, చైనావారి వశమందున్న యుద్ధ 

ఖైదీలను చైనావారు విడుదల చెయ్యాలి, ఇదీ 
అంతక్జాతీయ మర్యాద. ఈ మర్యాద ననుసరించి 
చైనావారు తమ వళశమందున్న జపాను సైనికులను 
వలోపములేకుండా చంకింగు సమిపములో ఉన్న 
ఒక నిర్భంధ ప్రవాసంలో పోషిస్తూ ఉన్నారు, 
కాని జపానువారికి పోంకాంగులో లొంగిపోయిన 
బ్రిటిస్‌ సైనికులను జపానువారు కాళ్లు చేతులు 
కట్టి కత్తులతో పొడిచి చంవివేశారు... జపాను 
వాస చేసిన యి రాతుస కార్యములు నిజమని 
రూఢిగా ప్రత్యయ సాతులద్య్వారా బుజువైనది 
ఈ వివరముల నన్నింటిని బ్రిటిష్‌ విదేశాంగమంత్రి 
మైనయీజెనుగారు లండనులో పార్షమెంటుసభలో 
బహిరంగంగా వర్షించిచెప్పారు. గరుడ పురాణంలో 
వర్టింపబడిన నరకొలోక వాధలనకూడా మించిన 
క్రూరరాకుస కార్యాలు ఇవి, 


ఇంతకన్నా ఘోరమైన పనులు జర్షనీ వాళ్లు 
చేసారు. యుద్దంలో 'జెబ్బలు తిగిలినవారిన, దిక్కు. 
లేక పడియున్న వారిని రథత్నీంచి వారికీ వైద్యసహో 
యం చెయ్యడంకోసం రెడ్‌ శొన్‌ సంఘం” అనేది 
ఒకటి ఏర్పడి ఉన్నది ఈ డ్‌ డౌన్‌ సంఘం 
శేవలం పరోపకారమే తమ విస క్ర క్తధర్థంగా 
భావించి పని జేస్తూ ఉంటుండి ఇది “ఆర్హప్రాణ 
సంఘం ఈ సంఘుమువారికి | hs మి త్ర్రు 
డనిగాని పత్తపాతములేదు. ఏ మూనవ్రడైనాసోశ 
దురవస్థలపాలై పడిఉంళ, వానిని రథ్నీంచడమే 
పీరిపని, దుఃఖాక్తుశైన నాగిని రతీంచడమే “ఆర్థ 
రాణ ,సంభుము” వారియొక్క... పని ఈ రెడ్‌ క్రాస్‌ 
సంఘమునకు చెందిన కొన్ని అస్పత్రి నావలమోద 
జరను విమానాలు బాంబులు వేసినవి ఆ 
నావలలో ఉండేది డాక్టర్లు, నర్చులు, రోగులు తప్ప 
మరెవరూ ఉండరు, అటువంటి పుణ్య కార్య పరా 
యణులైన కెడ్‌ డౌన్‌ సంభఘుమువారి నావలమిోద 
గాని, వారి re బాంబులు వేయ 
డంకూడదనిన్నీ, అది గొప్ప పాతకమనిన్నీ అన్నీ 
రాజ్యాలవారూ ఒక హరతు నియమము చాలా 
కాలం,క్రిందటనే వర్పరచుకొన్తి అ నియమమును 
అనేక యుద్ధాలలో శిరసావహిస్తూ ఉన్నారు. జర్మనీ 
వారుకూడా దూ నియమం పాొటించుటకు ఒప్పు 
కొనియున్న టువంటివాశే, కాని, తాము ఒప్పుకొన్న 
నియమమును తామే ఉల్లంఘించి, రెడ్‌ క్రాన్‌ 
సంఘపు నావలమోదనే బాంబులు వేస్తున్నారు. 
అ విమానాలు బాంబులువేసి సీ ధ్వంసంచేసిన అస్ప 
తులు ఇన్నీ అన్నీ కాదు అశక్త లైన రోగులు 
ఉన్నటువంటి ఆస్పృత్రు, తు,లమిద 'చొంబులు వెయ్యడం 
శేవలం రాశస' కృత్యం. ఈ రాకుస కృత్యాలకు 
జరను విమానాలు వెనుదీయడంలేదు, ఇరసీ వాళ్లు 
- నై 
యుద్దం ప్రకటించిన వెంటనే చేసిన పని నమేటంజే 
న్రీలను వీల్లలను ఎక్క ంచుక”ని అమెరికాకు ప్రయా 
1. చేస్తున్న ఒక్‌ పెద్ద ప్రయాణికుల నావను నట్ట 
నడిసముద్రంలో సరాలు ఇటు 
వంటి మహా పాతకముతో జరనులు యుద్ధం ప్రారం 


ల్‌ 
భించారు. ఇటువంటి పాతకములతోనే యింకా 
యుద్ధం చేస్తున్నారు. వీతిగాని, నియమంగాని, 


న్యాయంగాని, ధగ్గంగాని, అవసరంలేదని భావించి 
యే? 

ఫకోరంగా రాతసంగా ప్రవర్తించే అతరాజ్యాలతో 

చేడు బ్రీటిష్‌ వారు యుద్ధం చేస్తున్నారు. అందుకే 

జారి చ క్షవర్తిగారు అన్నాప “దుష్ట నిశ్చ ణార్థమై 

షస కొల్టికట్టి పోరాడుచున్నా ము” 

చెప్పారు. 


PRINTED BY V M PHILIP AT THE DIOCESAN PRESS, 18 CHURCH ROAD, VEPERY, MADRAS 


